Registered No. HSE - 49/ 2016 


AKHRA 
PRAD 


OF ANDHD 


WENT OF 


HTTARA 


conti 


GOVERNI 


సం 


ASH 
. 


- 


- 


. 
ఆయన 


A 


RIGHT TO 
INFORMATION 


Mundi 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 18 


AMARAVATI, MONDAY , MAY7, 2018 


G. 74 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
జిల్లా ఆడిట్ అధికారి వారి కార్యాలయము , 
రాష్ట్ర ఆడిట్ శాఖ , అనంతపురము 

షోకాజ్ నోటీస్ 
శ్రీ కె. అమర్ నాథ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ - సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి ) , 

రాష్ట్ర ఆడిట్టు అనంతపురం - అనధికార గైర్హాజరు - విధులకు అనధికారికంగా గైర్హాజరు అగుట - 
క్రమశిక్షణాచర్య . 


సూచిక :- 


1. 
2. 


3. 


a 


జి . ఓ. యం . యస్. నెం .128 ఫైనాన్స్డిపార్టుమెంటు తేది : 01 - 06- 2007 . 
సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి .),రాష్ట్ర ఆడిట్టు 
అనంతపురంవారి నుండి శ్రీ కె. అమర్ నాథ రెడ్డికి మెమో ఆర్ . ఓసి . నెం . 
50/ SA / MP/ 2014 తేది : 01 - 02- 2014 . 
సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి ),రాష్ట్ర ఆడిట్టు 
అనంతపురం వారి నుండి శ్రీ కె. అమర్ నాథ రెడ్డికి మెమో. ఆర్ . ఓసి . నెం . 
50/ SA / MP/ 2014 తేది : 01 - 03- 2014 . 
సహాయ ఆడిట్టు అధికారి వారి కార్యాలయము ( యం .పి ),రాష్ట్ర ఆడిట్టు 
అనంతపురంవారి నుండిజిల్లాఆడిట్ అధికారి , స్టేటు ఆడిట్టు , అనంతపురము 
వారికి నోటీసు సమర్పించిన తేది : 17 -1-2014 . 
ప్రజాశక్తి న్యూస్ పేపర్ లో షోకాజ్ నోటీసు ప్రచురింపబడిన తేది : 07 - 02 - 2014 . 
ఈ కార్యా లయ షోకాజ్ నోటీస్ మెమో. ఆర్ . ఓ.సి . నెం .430/ 31 / 2014 , 
తేది : 22 - 11- 2014 . 


4 . 


5 . 
6 . 


* * * * * * * 


[1 ] 


ANDHRA PRADESH GAZETTE, May 7, 2018 


మెమో. ఆర్ .సి . నెం . 35 / A1/2018 ,- శ్రీ కె. అమర్ నాథ రెడ్డి , ఆఫీసు సబార్డినేట్ , అయిన తమరు 
సహాయ ఆడిట్టు అధికారి ,రాష్ట్ర ఆడిట్టు ( యం .పి ), అనంతపురము వారి కార్యాలయము నందు , 
కార్యాలయము విధులకు అనదికారికంగా గైర్హాజరు అయివున్నారు . 2- 10 - 2012 తేది నుండి ఇప్పటి 
వరకు కార్యాలయము విధులకు హాజరు కాలేదు . కనుక అటెండెన్సు రిజిష్టరు నందు గైర్హాజరు అని 
రికార్డు చేయబడుచున్నది . గైర్హాజరుకారణముగా 2- 10 -2012 తేది నుండి ఇప్పటి వరకయు 11 -01 -2017 
వరకు జీతభత్యములు డ్రా చేయలేదు , మరియు చెల్లించలేదు . గైర్హాజరుకాలము 12 నెలలు మించి 

యున్నది (4 సం . 03 నెల 09రోజులు ) మరియుపోలీసువారిచే ఆంటిసిడెన్స్ వెరిఫికేషన్ ఇప్పటి వరకు 
జరిగియుండలేదు . గతము నందు మీకు పంపవలసిన నోటీసును ప్రజాశక్తి దిన పత్రిక నందు 07 - 02 - 2014 
న ప్రచురింపబడినది . దీనిపై AP Civil Services ( Classification , Control & Appeal ) Rules , 1991 
ప్రకారము తదుపరి చర్య తీసుకొనవలసియున్నది . 


ఇందు విషయమై మీకు పై సూచికల యందు పలుమార్లునోటీసులు పంపినను వాటిని మీరు 
పొందియుండలేదు మరియు సంజాయిషి సమర్పించియుండలేదు . 


జి . ఓ. యం .ఎస్ . నెం 128 ఫైనాన్సుడిపార్టుమెంటు తేది : 01 - 06 - 2007 నందు ప్రభుత్వ ఉత్తర్వులు 
ఈ విధముగా వున్నది . 


" Rule 18 - A : - A Government Servant shall be deemed to have resigned from the 
service if he 


a. Is absentwithout authorization for a period exceeding ‘one year , or 


b . Remains absent from duty for a continuous period exceeding five years with or 

without leave ; or 


C . Continues on foreign service beyond the period approved by the State 

Government. 


Provided that a reasonable opportunity to explain the reason for such absence or 
continuation on foreign service shall be give to the Government Servantbefore the provision 
of this sub - ruleare invoked . 


మీరు 1 సంవత్సరమ పైబడి విధులకు హాజరుకాలేదు మరియు తమరి గైర్హాజరి ఆమోదము / 
మంజూరు పొందియుండలేదు కనుక పై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మీరు ఉద్యోగము నుండిరాజీనామా 
చేసినట్లుగా నిర్ణయించవలసియున్నది . 


కనుక ఇందు విషయము పై FR 18A , మరియు AP CCA ( CA ) Rule 9 ప్రకారం తదుపరి చర్య 
తీసుకొనబడును . అని ఇందుమూలముగా తెలియజేయడమైనది . 


3 


ANDHRA PRADESH GAZETTE ,May 7 , 2018 
మీరు ఉద్యోగము నుండిరాజీనామా చేసినట్లుగా ఎందుకు నిర్ణయించకూడదో తెలుపుతూ మీ 
సంజాయిషిని ఈ నోటీసులు అందిన వెంటనేసమర్పించవలసినదిగా కోరడమైనది . 


ఒక వేళ తమరు ఈ నోటీసునకు సంజాయిషీతెలుపని యెడల తదుపరి చర్య నిమిత్తము శ్రీ 
యుత సంచాలకులు , స్టేట్ ఆడిట్ , ఆంధ్రప్రదేశ్ , ఇబ్రహీంపట్నం, అమరావతి వారికి సమర్పించబడునని 
తెలియజేయడమైనది . 


తేది : 30 - 01 - 2018 . 


సం /- . , 
జిల్లాఆడిట్ అధికారి , 
స్టేటు ఆడిట్టు , అనంతపురము . 


- - - 


- - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www .apegazette .cgg. gov.in 


